


గొా౦లఅబాల 


“శాంతి క్రీ” 
జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి 





(ప్రశాంతి నిలయం 








సర్వ స్వామ్యములు 
రచయితవి 


(ప్రథమ ముద్రణము 


వెయి (పతులు 


మూల్యము 


ఐదు రూపాయలు 


ముద్రణ 
సాయి(శీ నివాస 


విజయవౌోడ 


చ 





పసిడిపలుకులం 
చిన్నారి బాలలూ | 
. “భాంతిదాల” చదువుతున్నారా ! అయితే మీరు చాలా అదృష్ట 
వంతులు, ఎంత బాగుందీ ఈ పేరు! ఈ శాంతిదాల పు స్తకంలో 
మీకందరికీ కావలసిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. చిన్న చిన్న 
మాటలలో మీకు బొగా అర్ధమయ్యే విధంగా ఈ పద్యాలు చాలా 
బాగున్నాయి. 
చిన్నారి బాలలు ఈ పద్యాలు చదీవికే మనస్సుకి చాలా ఆనందం 


కలుగుతుందీ,. చాలా హాయిగా ఉంటుందీ. అందుకనే ఈ పు స్తకౌనికీ 
*ధాంతిబాల” అని పేరు పెట్టారు. 


ఈ పుస్తకం “శాంతి” గాదు (వాళారు. శాంతి కీ గారు ఎంతో 
లోకజ్జానం శాస్తజ్టానం గలవారు. వీరు పండితులు మెచ్చేవి, భక్తులకు 
నచ్చేవి పెద్ద పెద్ద (గంథాలు ఎన్నో (వాళారు, ఇప్పుడు మీకు కాంతి 
మార్గాన్ని చూపి మిమ్మల్ని శాంతిబాలలుగా తయారుచెయ్యాలని మీకోసం 
మీకర్ణమయ్యే మాటల్లో ఈ చక్కని పుస్తకం (వాళారు 


ఈ పు స్తకంలో మొత్తం వంద పద్యాలున్నాయి. (పతి పద్యం 
చివర “కాంతిమార్గ్లశీల శాంతిబాలి” అని ఉంటుందీ. అంపే “మంచి 
వెలుతురు ఉండే మార్గంలో నడిచే ఓ చిన్నారీ !” అని ఆరం. చీకట్లో 
నడిస్తే ఇబ్బందీ కదా. వెలుతురులో నడి స్తే బాగుంటుందీ. అంే చిన్న 
పిల్లలు మంచి మార్గంలో నడవాలి ఆని సలహా ఆన్నమాట. (ప్రతి పద్యం 
ఛివర ఒకే మాట ఇలా వస్తే దాన్ని మకుటం అంటారు, మకుటం ఆంపే 


శాంతిబాల లీ 


కీరీట౦ అని అరం, (పతి సద్యానికి రః వాక్యం కిరీటం లాగా 
(ప్రకాశిస్తుంది, 

కోకిలమ్మ పలుకు కూరిమి కలిగించు 

కంసరమ్ము పుట్టు కాకి అరుపు 

తీయనై న మాట తెచ్చును సతీ-రి 

కాంతి న శీల ! శాంతిబాల ! 


ఆంటారు కాంతి (* కోకిల Woes మనకు వినటానికి చాలా 
దాగుంటుంది. మరి కాకి అరిచినప్పుడు ఆబో ఎ అసలువిన లేము. వందుకని? 
కోకిల పాట తియ్యగా ఉంటుందీ. కాకి ఆరుపు కటువుగా ఉంటుందీ* వురి 
మీరు కోకిలల్లాగా ఉంటారా? కాకుల్లాగా ఉంటారా? ఎవరైనా నా కోకీలల్లాగొనే 
తతఖలనకొంటాతకక; ఖజేకంల్‌ మంచి మంచి భావాలు ఈ ₹ాంతిబాల 

పద్యాలలో ఛాలా ఉన్నాయి, 

సావురమ్ము చీమ (పాణమ్ము కాపాడ 

మేలు తీర్చె బోయ కాలు కరచి 

సరుల మేలు హితులు మరచిపో రెన్నడు 

కొంతి మార్గ శీల ! శాంతిబాల! 

ఈ పద్యం చదీవినప్పుడు మీకు ఒక కథ గుర్తుకు వచ్చిందీ క్షదూ, 
ఒకసారి ఒక చీమ నీటిలో కొట్టుకుపోతుంది ఒక పాపురం 'చూసి ఒక 
ఆకును నీటిలో వేసి ఆ వ్రీమను కాపాడుతుందీ. మరొకసారి ఒక బోయ 
వాడు ఆ పావురాన్ని బాణం3 కో కొడుతుంటే ఆ చీమ చూసి గబిగదా నచ్చి 
ఆ బొయవాని కాలు కరుస్తుంది. ఆ బొణ౦ గురితప్పి పోతుంది. తనన్లు 
నీటిలో నుంచి కాపాడినందుకు చీమ కృతజ్ఞతతో ఆ పావురం ప్రాణం 
కాపాడిందీ. స్నెహం అంసే ఇలా ఉండాలి. ఆ కథ ఆంతా ఈ చిన్న 

సద్యాం చదునగానే మీకు గుర్తుకు వచ్చిందీ కదూ, 


ర్స్‌ శాంతిదాల 


ఇ౦కొ ఇందులో కొంగ ఎండ్రి కథ “నాన్నా! పులి నచ్చిందే” ఆని 
ఆబద్దమాడిన అబ్బాయి కథ, ఆవు సింహము కథ పద్యాల రూపాలలో 
ఉన్నాయి. ఇలాంటి నీతులు, లోకరీతుల్కు తేనె తేటల వంటి కవుల 
మాటలు, కథలు, గాథలు ఇందులో ఎన్నో ఉన్నాయి, 


మల్లెపువ్వు వంటి మంచి పద్యమొకటి 
పలికినంత మనసు పరిమళించు 
మహిత మైన సూకి, మకరంద రసథార 
కాంతి మార్గ శీల ల్‌ శాంతిబాల ! 


ఈ పద్యాలన్నీ మంచి మంచి హూలవలె ఉన్నాయి. అందులోని 
చక్కని సూక్తులు పూలల్లో తేనెలా అలరారుతున్నాయి. ఈ పద్యాలన్నీ 


A సా 


మీకు కంఠస్థం రావాలి. అప్పుడు ఈ మాధుర్యం విలువ మీకు తెలుస్తుంది. 


మీ ఇంటికి మీ బంధువులు వచ్చినప్పుడు నీవు నాలుగు పద్యాలు 
అస్పజెప్పు. అప్పుడు నిన్ను ఎంత మెచ్చుకొంటారో చూడు. ఇందులో 
నీకు ఎన్ని పద్యాలు వస్తే మీకు అంత కాంతి-ఆంత శాంతి కలుగుతుంది, 
అన్నీ వస్తే అంతకంటే ఇంకేం కావాలి ! మీదు వెలుగుబాటల్లో పయనించే 
శ్లాంతిదాలలౌతారు. 

అన్నట్లు మరచాను, “*ళాంతి[ శ” గారి అసలు పేరు జంధ్యాల 
వేంక పేశ్వర శాస్త్రిగారు. శాంతిమీదీ కోరికతో ser అని కలం పేడ 
పెట్టుకొన్నారు. శాంతిని సాధించారు. భగవాన్‌ (శీ సత్యసాయి సన్నిధిలో 
(ప్రశాంతి నీలయంలో ఉంటున్నారు. 


ఇంతకీ నామీదీ వాత్సల్యంతో ఈ నాలుగు మాటలు మీకు చెప్పె 
అన్లకౌశం నాకిచ్చి నందుకు | శాస్త్రిగారికి అభివందనాలు తెలియజేస్తున్నాను. 


—ఏంజమూర్తి శేషఫణీశర్మ 





అభినందనం౦ 


అబ్బాయిలూ ! ! అమ్మాయిలూ ! 


ఈ అందాలబాల “శాంతిబాలొ. ఈ చిన్ని పాపాయి మీకో ఆడు 
కొందామనీ పాడుకొందామసీ మీ దగ్గరకు వచ్చిందీ ఈ శాంతిబాల చిట్టి 
చిట్టి బాలలందరి క ముద్దుల చెల్లాయి. ఈ ఆమ్మాయి మంచి మంచి పద్యాలు 
పాడుతుందీ. సూక్తులు "హికో కులు సుభాషితాలు వినిపిస్తుందీ. బలే బలే 
కథలు చె ప్పందీ, సేతులుశెలిపి, చేతులుకలిపి మీతో అల్లీ బిల్లి తిరుగుతుందీ. 

ఈ “శాంతిబాలి” పెద్ద పెద్ద (గ్రంథాలలో ఉండే గొప్ప గొప్ప 
విషయాలను బుల్లి బుల్లి మాటల్లో ముద్ద ముద్దుగా విందుగా ససందుగా 
పలుకుతుందీ 

ఈ కాంతిబాలతో చెలిమిచేసికొని ఈ పద్యాలు నేర్చుకొనండి. ఇవి 
అన్నీ నోటికివే స అమ్మ, నాన్న, అక్కయ్య, అన్నయ్య, అస 
ఎంత మెచ్చుకొ ంటారనుకొందున్నావు? బలే బిలే సంతోషిస్తారు. : 

“పాపాయి! పాపాయి! ఒక పద్యం చెప్పవూ!” ఆఠాపీ చాలు. 
ఈ కాంతిబాల మీ దగ్గర కూర్చొని కోకిల వంటి గొంతువిప్పి అందమైన 
ఆనేక పద్యాలు గడగడ పలుకుతుందీ. ఆవి వినగానే మీకూ ఆ పద్యాలు 
పాడాలి అనిపిస్తుంది. అంతే అప్పుడవి కంఠతా వచ్చేసాయి, 


పువ్వుల్లాంటి ఈః పద్యాలను నలపకుండా మనసులో నిలుపుకో వాలి. 
ఆప్పుడు ఇవి చిరునవ్వులు పీడక్క పరిమళం వాడక కలకాలం నిలిచి 
పోతాయి 

పండిత (ప్రవరులు శ్రీ శేషఫజిశర్మగారు. “శాంతిదాలకు శుభా 
కాంక్షలు పలికారు. అందుకు ళాంతిబాల అభివాదాలు చెప్తున్నది, అను 
రాగంతో శే స్నహం చేయటానికి వచ్చిన అక్కయ్యలకు అన్నయ్యలకు 
శాంతిబాల కృతజ్ఞతలు చెప్తున్నది. ఆశీర్వదీంచే ఉపాధ్యాయులకు ఈ 
చిన్నారి అంజలి ఘటించి నమస్కరిస్తున్న ది" 


ధాంతిశ్రీ 


బాం౦ంలెబౌల 


1 
సన్నజశాజిపూలు చిన్నారి పాపలు 
మధుర యురులు వారి మానసములు; 
తెలుగుతల్లి కంటివలుగులు బాలలు 


కాంతి మార్గ గీల ! శాంతిబాల 1 


2 
తండి మనసు మిన్న తల్లి మనసు వెన్న 
వారికంజపట లోతు వారి_పేమ; 
@ 
తల్లి దండ్రుల నిన దె వస్యరూసపముల్‌ 
కాంతి మార్గ శీల ' శాంతిబాల |! 








శాంతినాల § 9 
3 
పూల వాల వలపు, ముకతారల బిగి తెల్పు 
కస్తురి ముమఘుమల గు నరింప్పు 
తీయ తేనె చిల్కు తేటతెలుగు పల్కు 
కాంతి మార్ల శీల ! శౌంతిబాల |! 


4 
ధనము కూర్చు సుఖము త్యజియించి-లుబ్టుండు; 
మధువు రూడ్‌ బెట్టు మకీ కమ్ము; 
విద్య నేర్యవలెను విద్యారు లీరీత్రి 

@ 
కాంతి మార్ల శీల ! శాంతిబాల | 


ట్‌ 
చిన్నిగీతమందు చెప్పిన భావముల్‌ 
ఎన్ను చరచి మత్తు విడువగొట్టు; 
ఆంకుశమదీ యెంత ఐరావతం బెంత 
కౌంఠి మార్గ శీల! శాంతిబాల ! 


6 
గురువు దేవులందు గుతవందన మె ముందు 
దేవుడైన గురుని సేవసేయు; 
చక్రధారి నాడు సొందీపు కొొలిచైెరా 2 ) 
కాంతి మార్గ శీల ! శాంతిబాల ! 


శాంతీజోల 


7 
మల్లెపువ్వువంటి మంచినద్యా మొకటి 
పలికినంత మనసు బరిమళించు; 
మహిత మైన సూక్తి మకరంద రసధార 
కాంతి మార్ష శీల ! శాంతిబాల ! 


8 
పేరులకొ బక మంచి పాలిచ్చు ఆవులు 


జలము నదులు, చెట్లు ఫలనులిచ్చు; 
పరహాత మ్మె జీవ చరమ లక్యమ్మురా! 
కౌంతి మార్గ శీల ! శౌంతిబాల |! 


9 


గౌరి పదము కదస కల్యాణ “లాస్యమ్ము” 
శివుని '“కాండవమ్ము” ఒన్మయమ్ము; 
లాస్య తాండవములు లాలించు జగ్గత్రిన్లీ 
కౌంతి మార్గ శీల | శౌం౦తిబాల ! 


10 


కోకిలమ్మ గొంతు కొకుల్తు నిరసింప 
పాట త్రీపి కింత లోటురాదు; 
బుధులకీరి పోదు మూరులక్రద్రర్రాద్దు 


కౌంతి మార్గ శల ! శౌంతిబాల ! 





కొంతీదొలి 


10 
11 


శానదీ పిగూర్చు చదువులే చదువులు 
కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


12 
కోకిలమ్మ పలుకు కూరిమి కలిగించు 
కంపరమ్ము పుట్టు కాకి ఆరుపు; 
తీయనై నమాట తెచ్చును సత్కీర్తి 
రాంళి మార్గ శీల ! శాంతిబాల ! 


13 
సజ్జనుండు ఎపుడు సత్యసారము (గోలి 
డుగుణమ్ములను త్యజంచుచుండు; 
oస పాలు(గోలి అంబువున్‌ విడనాడు 


౦తి మార్త శీల ! శాంతిబాల ! 
a 


tJ 


ర 


x 


14 
మనసు గటిదెన తనువెందు తిరిగినో 
= 
వంపురాదు శీలసంపదలకు; 


శాంతి బాల 


1s 
అందమైన పుష్పహారమ్ము కాన్యమ్ము 
సురుచిరంపు వై లి సూ(త్రమగును 
పరిమళమ్ము దీవ్య భావసౌందర్వో 
కాంఠి మార్గ ల ! శాంతిచాల | 


ఒద్నో 
) 
రయ 


16 


చదువుకంచు సీతి జనులకు నఖ 5౦ ౫ 
సీత్రిలేనివాడు కోతిగాడు; 

స్యత్చవ ర్హనమ్ము చదువుల సారమ్ము 
రౌంతిమార్ల్గశీల ! శాంతిబాల ! 


17 


మధుర మధుర మైన మమతానురాగాలు 
సరిమళములకోడి పవనమటుల 
(బ్రతుకుబాటలందు (పసరింపగావలె 
కౌంతి మార్గ ఏల ! శాంతిబాల ! 


18 


జడుల తీర్చి దీద్దు సంస్కారపరులుగా 
ఉత్తముడగు గురువు ఉచితరీతి; 
శిలల చెక్కి శిల్సిశి వమూరులను సేయు 


కౌంతి మార్గ ల ! భాంతిబాల | 





భాంతి బా ౪ 


12 
19 
చం[దుడొకడు భువికి చలువ వెన్నెలలిచ్చు 
ఎన్నిచుక్కలున్న ఏమిఫలము? 
వంశమునకు సుగుణవంతు డొక్క_డుచాలు 
కాంతి మార్గ శీల 1!.ళాంతిబాల |! 


20 


మేఘమాలసొగసు మింటిపై గనినంత 
నెమలి నాట్యమాడు నేల పెన; 
వొడ్డచెలిమి కపుడు దూరమ్ములేదురా! 
కౌంతి మార్గ నీల ! శాంతిబాల | 


21 


(శేమ్లలెనవారి చెడనాడి దూషింప 
సకల సంపదలును సమసిపోవు; 
శివుని పరిభవించి చెడిపోయి. దకుండు 
కాంతి మార్గ కీల ! శాంతిణాల ! 


22 


కోరరాని ఫలము కోరిన శఠునకు 
అందకుండ పాదపా[గ మెక్కు-; 
కర్మరునకు జగతి కాళ్ళచెంతకువచ్చు 
కాంతి మార్గ కీల ! శాంతిబాల ! 


13 


శాంతిదాల 


23 
హృదయపఠమందు ఈశ్యరున్‌ నిలుపుము 
నిజము నాల్క_పెన నిలుపకొనుము; 
పరహితమ్ము నిలుపు పరమ లక్ష్యమ్మునన్‌ 


కాంతి మార్గ ఏల ! శాంతిబాల |! 
క్క 


24 


అటుకులిడి కుచేలు డచ్యుతు మెప్పించి 
భక్తి ముకి ధనము బిడసినాడు; 
అల్పమైన కాన్క్స అధిక ఫలంవబిచ్చు 


కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 
{ 


25 


నిర్మలమగు భకి, నిఖిలేశ్వ్యరుడుకోరు 
జాతి మత కులమ్ము సరకుగొనడు; 
కౌగిలించి గుహుని గౌరవించె [పభుండు 
కాంతి మార్గ శిల ! ళాంతిజాల ! 


26 


చిన్ని దీవ్యెచాలు చీకట్లు పోకార్ప 
స్నేహమునకు 
(ప్రతిభ జూప కొలత సరిమాణమేకాదు 


కాంతి మార్గ శీల ! శాంతిబాల | 


చిన్ని మాటచాలు 


శాంతి బాల 


14 
27 {5 శాందతీడాలి 
రౌమ్మ నరుకుచున్న గొడ్తలి'కై నను ష్‌ 
నారభమ్మ ౩ పూయు చందనమ్ము; మారుతమ్ముతోడ మంచి గందపు తావి 
ఘనుడు ములునీయు తనశ|తువునకై న తీయనై. చెలిమి "సం 


శంక బూర ల ! శాంతిబాల |! 


28 


32 
పండితుండనంగ పరుల మేల్‌ కనువాడు 


సరహిత రహితుండు పానుర నవ్వు వలన మనసు పువ్వుగా వికసించు 
ఠః నవ్వవచ్చు మనసు నొవ్యకుండ; 

మనసు నొచ్చెనేని మైత్రికే మరిహాని 

కాంతి మార్గ కల ! శాంతిచాల ! 


స్వ పరముల హాని సంధించు మూర్దుండు 


కౌంతి సూ సో శిల! గాంతిబాల |! 


29 33 
సత్యభాషణమ్ము > సదసద్వీ వేకమ్ముం సంస్కృృతమ్ము జనని సకల భాషలకును 
సాధుజన ఆతన - సహృదయమ్ముం దేశ భాషలందు తెలుగు లెస్స; ' 
శాంతి = సయ యమమ్ము చదువుల సారముల్‌ ఆంగ్ల భాష జగతి వ్యవహార భాషరా ! 
కాంతి మార్గ శీల ! శాంతిబాల ! కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


౧ 


30 34 
చెలమ దప్పితీర్చి పలుకాడ దొక్కి౦త పదవిపైన (8 బాధ్యతలన భీతి 
గరనమ్ము సేయు కడలిరాజు; మోసగించుటన్న మోదపడుట; 
జ (త్రో _ 
పిన్న పనియె మేలు పెద్ద మాటలకన్న ఆర్య దూషణములు ఆసుర స్వభావముల్‌ 


! శా | 
కౌంతి మార్గ శీల ! శాంతిబాల ! కొంతి మార్గ శీల ! శాంతిబాల ! 


బాం తీనాల 


17 
35 


ధనము పోడునేని దక్కించుకోవచ్చు 
స్వాస్త్యముడిగానేని బడయవచ్చు; 
లట 
ఏల రహితుడె న వవన్మృతుండౌను 
యా 


కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 
( 


36 
కర్మయోగి కెపుడు కష్టమన్నది లేదు 
సోమరికి సుఖమ్ము చుక్కయిదురు 
శంకితుని మనస్సు శాంతికి దూరమ్ము 
కాంతి మార్గ నీల ! శాంతిబాల ! 


37 
అర్హమైన చదువు అల్పమైనను మేలు 
వ్యర్ధ పుస్తకము లనర్హకములు; 
రత్న మొకటి చాలు రాళ్ళు గంపెండేల 
కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


38 
కనుల జూడలేడు గర్వము విడలేడు 
కుటిల బోధ నెప్పుడు కోతుచుండ్రు; 
పదవిలోని మహిమ పరమాత్మ కెతక్రరా! 


కౌంతి మార కీల ! గాంగ; 
4 “ల, ళాంతిబాల | 


వ) 


కొరతీణొల 
39 
పావురమ్ము చీమ (పాణమ్ము కాపాడ 
మేలు తీర్చె బోయ కాలు కరచి 
పరుల మేలు డొతులు మరచిపోరెన్నడు 
కాంతి మార్గ శీల ! శాంతిబాల! 


40 
మీనములను మెక్కి. మీగుల సంతోషింప 
కొంగ మెడను ఎ౦[డి కొలికి చంపె; 
మోసగాని [దుంస మోసమే తగునురా! 
కాంతి మార్గ శల ! శాంతిబాల |! 


41 
పలికి హాస్యమునకు “పులివచ్చె” ననుచును 
బొలు డోకడు తనువు కోలు పోయె; 
కల్లలాడరాదు పిల్ల లేనాడును 
కాంతి మార్గ శీల ! శాంతిబాల | 


42 
అల్పజీవి చెలిమి అవసరమగుచుండు 
ఘనునిశకై న కష్టకాలమందు; 
ఎలుక వలను కార్రిక్షి మృగరాజు గాపాడ్రె 
కౌంతి మార్గ శీల ! కాంత్రిబాల ! 








శాంయతీపాల 





ర 


కేశి 


43 
ఆదితసొకుండ ఆహారముగ వచ్చు 
ఆపు జూచి సింహా మ్మబమం౦దె; 
సత్యమునే జయము సర్యకాలములందు! 


కాంతి మార శీల ! శాంతిబాల ! 
5) 


44 


షో 


వరుల నీసడింబ పరిభవమ్ములు కల్లు 

టోనికూర్చు గర మవనిలోన; 

కరార్మ మొకటి నడిచి కుందేలుపె గెలె 
© యి లం 

కొంతి నూర శీల ! ళాంతిబాల ! 


45 


GG 


గవులాట కొలకు తస్పృలెంతురు ఖలుల్‌ 
౦చవారు పలుకు మాటలందు; 

షమెంచె నాడు తోడేలు మేకె 

౦తి మార్గ సల ! శాంతిబాల |! 


రగ 


క 


46 
వక్రబుద్ధి విద్య వందనీయము కాదు 
సత్సవ ర్హనమ్మె సాధు గుణము; 


ఏల్‌ AM vy (0 0 ఇం 
ఫణి సరము పైన బుణయు 


న్న మెచ్చరు 


ima) జో ౧ 
09 ౪ గ్ర 
౪ ౦లి మార్గ కీల! శాంతిబాల | 


" శాశాంలాజనననననా వని 


19 


శాంతీిబాల 


47 


రాజ్యరమణి కాని రత్నరాసులు కాని 
నిత్యయశముతోడ నిలువవేవు? 

పద్య మొకటె ఎప్పడు హృద్య మై నిలుచురా! 
కాంతి మార్గ శీల ! కాంతిబాల ! 


48 


ఆత్మబలము కలుగ అవరోధమేలేదు 
కుటిల జటిల జనుల గోప్పి నున్న; 
చందనమ్ము చెడునె సర్ప సంగతి చేత? 
కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


49 


చూచునట్టి కనులు సుంత మాట్లడవు 
నాల్క చూడకుండ పల్కుచుండు; 
సత్య శోధన కివి సాధనమ్ములు కావు! 
కాంతి మార్గ శీల ! శాంతిబాల | 


50 
మంచిమాట ఎప్పడు మనసునెక_డు 
చెడ్డమాటనోలె మముగను 
రోగి కొషధమ్ము రుచియించనటుగా 


కాంతి మార శీల! ; 
ర్ల ల: శాంతిబాల ! 


ఛాంళతిబాల 


51 
రమ్యమెన కావ్య రసము నాస్వాదీంస 
శాస్త్ర తర్క చర్చ సాధ్యపడదు; 
ముక్కుపుడక కూర్చ ముసలాయుధములేల? 


కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


52 
రామవిభుని వంటి రా జముఖ్యుడులేడు 
సీత వంటి పుణ్యశీల లేదు; 
హనుమ వంటి దూత అఆవనిలోలేడురా! 
కాంతి మార్గ శీల ! శాంతిబ్లాల |! 


53 
ఎవరి పనిని వాట ఇంపుగా నొనరింప 
(ప్రభువు లేల? గొప్ప పదవులేల ?; 
భరత రాజ్యమందు (పభువెవ్వడున్నాడు? 
కౌంతి మార్గ శీల! ళాంతిబాల ! 


54 
నూయ లేడి కోరి మాత సీతాదేవి 
(సాణనాథ పొందు బాసిపోయె; 
కష్ట కారణమ్ము కామ్య సండోహమ్ము! 
రౌంతి మార్గ శీల ! భాంతిబాల | 


ఛశాంలిభొళ 


55 


మారణాయుధములు మనుజుని హతమార్చు 
ఎట్టివాని'కై న ధాంస తగదు; 
హొంస పథము బట్ట “హిట్రరు” నశియించె 


కాంతి మార్గ శీల ! శాంతిబాల | 


ల్‌0 
భారతమున ఆంధ్ర భారతి నర్చించి 
“ఆదీకవి” యనంగ ఖ్యాతి పొందె; 
వందనీయ ోడసర వాల్మీకి” నన్నయ్య 
కాంతి మార్గ శీల ! శాంతిభాల ! 


57 
అణువుల వలె నుండు ఆల్పాక్షరమ్ముల 
ఆత్యనల్స మైన అరముంచి 
a ® 
కవిత పలికినాడు “కవి[బహ్మ” తిక్కన్న 
కాంతి మార్గ శీల ! శాంతిదాల ! 


58 


మధుర భక్సి కవిత మందార రసధార 
భాగవతము తెలుగు భాగ్యరాళి; 
తెలుగుతల్లి పుణ్యఫలమురా! పోతన్న! 
కౌంతి మార్గ శిల ! శాంతిబొల ! 


శాంతి వాల 


22 


23 
59 


పారినొత దీవ్య పరిమళమ్ములు చిమ్ము 
ముక్కు. తిన్మునారు ముద్దుసలుకు; 
కపిత సత్యభామ కూరిమి ప్రకటించు 


- ర me | 


60 
“వేయిసడగ” లలర వివిధ కావ్యములల్లి 
వినుతి ౩క్కి- నాడు విశ్వనాథ; 
కల్పవృక్ష మతడు కవితా జగమ్ములో 
కాంతి మార్గ కీల! ళాంతిబాల |! 


61 
“మేఘమాల” 'పెని మెరుపుల విహరించి 
కృతులు పలికినాడు కృష్ణశా స్త్ర; 
ఆతని కవిత వలపు టందాల “ఊర్వశి” 
కాంతి మార్గ శల ! ళాంతిబాల |! 


62 
బుద్ద గాథ (వాసి, పువ్వుల నోదార్చి 
లలిత కవిత పలిశె “తెలుగు దండి” 
పసిడి పలుకుల కవి పాపయ్యశా ప్రిరా 


| 
కొంతి మార్గ శీల! ళాంతిబాల ! 


శాంతీజోలి 


63 
అమ్మ దాస్య ముడిపె ఆలనాడు “గరుడుడు” 
చావగొట్టి పాపజాతి నెల్ల ; 
ఆత్మజుల కతండు ఆదర్శమూ ర్తిరా! 


కాంతి మార్గ శీల ! ళాంతిబాల |! 


64 
“మేడి పటుకొనెడి మేటి కర్గకునకు 
లు 
లక్ష్మీ పొలములందు లభ్యమగును; 
భువి విదేహపతికి అవనిజ దొరికెరా 
కాంతి మార్గ శీల ! శాంతిబాల ! 


65 
కషమంత (మింగి కారుణ్యము వహీంచి 
(a) 
సౌఖ్యమిచ్చు నెపుడు సజ్జనుండు; 
వె తాను కౌలి దీప్తి లోకుల కిచ్చు 
కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


66 
వనము కాలు నగ్ని, మనము కాల్చు నసూయ 
విషము కంచు చెరుపు ద్వేష గుణము 
చూడ లేనితనము సుఖమును హరియించు 
కాంతి మార్గ శిల! శాంతిబాల | 


ఛాంతీబోల 


67 
రాహువున క్రమృత ము (పాణాంతకంబియ్య 
విషము శంకఠరునకు భూషయయ్యి 
భావనునుసరించి వస్తువు గుణమిచ్చు 
కాంతి మార్గ సీల ! ళాంతిబాల ! 


68 
మంత్రి రాక్షసుండు మతిహీనుడాయెనా? 
నిగమశర్మ రు నిలిపినాడ? 
'షేరులోన నేమి పెన్నిధి గలదోయి 
కాంతి మార్గ శీల ! ళాంతిబాల ! 


69 
తాటి చెట్లు(క్రింద (త్రాగిన పొలెన 
ఈక ౨ కనా 
కల్లుగానె తలతురెల్ల వారు 
భవ్యకార్య మైన (భమగొల్పగారాదు 


కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


70 
కొడుకు పెండ యన్న కొం డెక్కి- కూర్చొను 
కాసు సుతగ్గనీడు కట్నమందు 
తనయు పెండ్లి యన్న దయనీయుడై పల్కు 
కాంతి మార శీల! 


ర శాంతిబాల ! డీ ) 


భాం తిజబా అ 


71 
అబ్బి వమథనవేళ హాలాహలము పుశ్తై 
పిదన సుధ జనించె (పీతి మీర 
తి PA 
కార్య సిద్ది వేళ కష్టాలె మును కల్లు 
కాంతి మార్గ కీల ! శాంతిబాల | 


72 


కడలి విషము నిచ్చె గజచర్మథానికి 

సిరిని పెడివలువదొరకు నిచ్చి 

మంచి దుస్తు లెపుడు మాన్యత గొనివచ్చు 
కాంతి మార్గ శీల ! శాంతిబాల ! 


73 


మునుల బాధ బాపి మోదంబు చేకూర్చు 
ప్రభువు సంచవటి నివాసియయ 
పరసుఖమ్ము నొసగు పరమాత్మ క కార్యమ్ము 
కౌంతి మార్గ శీల ! శాంతిబాల ! 


74 
శీవులన్ని (బ్రహ్మేతి కీరొదొమ్మలు 
అతని పిలుపు వినిన ఆగు న సృష్టి 
చకవరి 3 3న చావు తప్పదు కదా! 
రొంతి మార్గ శీల! శాంతిబాల | 


శాంతీనొాల 





7 
శ జ 4 అడి, కల ముచేత 
ళారిభొాలలు౦దుి వు[ఠ బూబాంనుబత 
(గుడ్తిరాజు నేల రూలినాడు; 
మోహ మెనసినె న ముస్పృతిప్పలు "పెటు 
రా లు 


కాంతి మార్గ శీల ! శాంతిచాల |! 
( 


76 
దేవ దానవులు పుథింవగా సంద్రమ్ము 
సిరిని యురము దాల్చి హరి వెలింగె; 
చెవి ధరించ మణిని చెక్కిలి శోభిల్లు! 
౧ 
రాంతి మార్గ శీల ! శాంతిబాల ! 


7 
సారహినమైన సంసారమందున 


సారతరము గాదె శ్వశుర గృహము; 
హరుడు గిరిని విష్ణు వబ్దిని జేరిరి 
కాంతి మార్గ శల ! శాంతిబాల ! 


78 
రౌజ్యకాంక్షచేత రాముని త్ర బ్రజీయించీ 
కడకు నొచ్చుకొనెను 3 క్ర మీగుల; 
అర మోహ కాంక్ష హరిని దూరము'సేయు 


రా౦ల మార్గ %ల ! శాంతిబాల | 





శా౦తిబొభి 


79 


మలయ గిరులపెన మంచిగందపు చెట్లు 


విరిచి వంట సేయు భిల్ల వనిత; 
అతి పరిచయమునను ఆదరంబదీ తగ్గు 
కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


80 
చెయ్యి చాచినంత చిన్నతనము కల్లు 
ఎట్టి పనికినై న ఎవనికె న; 
బిలిని అడిగి హరియె వామనుండయ్యెరా! 
కాంతి మార్గ శీల ! ళాంతిబాల |! 


81 


మాట విలువ గనక మాన్యుల గలహించి 
మాట శార గలుగు మానహాని; 
చెడెను హరిని తెగడి శిశుపాలు డలనాడు 
కాంతి మార్గ శీల ! శాంతిదాల | 


82 
మతము కులముబట్టి మర్యాద లిడరాదు 
జ్ఞానరాశి దెలిసి సత్క_రించు; 
మణికి విలువ కాని మంజూషకును కాదు 
కాంతి మార్గ శీల ! శాంతిబాల |! 


శాంతిగాలి 


83 


శనకు లాభమంచు మనసులో నెరిగియు 
చదువు కొనరదేల ఛాత్రపాళి ? 

తెలిసి చెడెడివాని దీద్దీ తీర్చుట యెట్లు 
కాంతి మార్గ శల | భాంతిబాల ! 


శీ4 


మధువు (క్రాగినపుడు మత్తులో మనుజుండు 
వచ్చి నిజము లెన్నో పలుకుచుండు; 

మత్తు వదలగానె మాయ నాటకమాడుు 
కౌంతి మార్గ $ల ! ళాంతిబాల ! 


85 


నాల్గు వాగి వాగి నాల్క_లోనికిపోవ 


ప్పుదెబ్బ తగిలె చెంపమీధ; 
ప్ప రాకరివై న తన్ను లింకొకఠివి 


ne) 

ఉల 

వ నై 

కాంతి మార శీల | 
గ 6 


86 
దేని స్థానమందు దాని విలువ హెచ్చు 
స్వల్ప మంచు కించపరచరాదు; 


సూద్‌ సేయు పనిని కూలమ్ము సేయునా! 
Q 
కౌంతి మార్గ శీల! శాంతిబాల | 


ర! 
ees SME 


శ 


శాం రి బాల 
ర్ట 


(ప్రజల “ఓట్ల చేత పదవి నందీనవాడు 
(ప్రజల గొడ వినన బద్దకించు 

ఆమ్మ పాలు (శ్రావి రొమ్ము(గుద్దీన ర్రీత్రి 
కాంతి మార్గ శీల ! శాంతిబాల | 


88 


జాతిపితయె గాంధి, శాంతిదూతయి న్మెహు 
బోసుబాబు (కంతి పూరుషుండు; 

వీర వరుల గన్న భారతి మన తల్లి! 
కాంతి మార్గ శీల 1 ాంతిబాల | 


y 


89 


ఏశ్యవనములోన వెలసె గులావిగా 
జాతిపేరు నిలిపి జహ్యరుండు; 
శాంతిదూత సకల సౌ(భాాత గుణనేత 
కాంతి మార్గ శీల ! కాంతిబాల |! 


90 


మనసులోని బాధ మనసులో నుంచుము 
వినినవాడు నవ్వి వక్కిరించు 

బాఫ పంచుళొనెడి బంధువు లేడురా 
క్రాంతి మార్గ శీల! శాంతిణాల ! 


91 
గబుద్దీ లేక న్యాయమ్ము గనలేక 


Gq 


S$ 
బప 
సయకు 


- a 


ర్రబుది తోడ సంచరించు 


నా 


లను (ఎజలె నడిపింపవలెనింక 


gr 


92 
చతుఠమతికి నైన చక్రవరి కి వెన 
త్యాగిరైన గొప్ప యోగికైన =: 
దీన జనుల సేవ దేవదేవుని జేతు 


కాంతి మార్గ నీల ! శాంతిబాల ! 


93 


నోటలేని చెట్లు తోరణాలను గట్టు, 
చిగురు చేతులెత్తి చెలిమి గోరి; 
నటకుచుండు మూర్చ నరుడు కత్తులబూని 
కాంతి మార్గ ఏల ! ళాంతిబాల ! 


94 


మానవుండు చం[ద్రమండల మందెను 
మంచి తనమునందు మందుడయ్యె; 

శుద్ద హృదయ రదాత బుద్ది వై భవమేల్ల? 
కౌంతి మార్గ శీల! శాంతిగ్గాల | 


31 


కురఠితీబోలి 


9§ 
జీవితంపు బాట. చిక్కుల చిగిరింత 
పెద్దవారి మాట చద్దీయూట; 
చదువురాని మొద్దు కదలని యెద్దురా! 
శాంతి మార్గ నీల ! ళాంతిదాల ! 


96 


కలువ కంటి వేడి కన్నీటి బిందువు 
తైల నదుల కంటె శక్తి కలది; 
రూఫుమా'పె ఖలుల (ద్రౌపది నిట్టూర్చు 
కాంతి మార్గశల | శాంతిబాల |! 


97 


ఉరగభూషణుడగు గరళకంఠుని జూచి 
(ప్రతి తోడ గారి పెండ్తి యాడె; 

సతికి మనసు మిన్న పతి రూనమున కన్న 
కాంతి మార్గ 4ల ! శాంతిబాల ! 


98 


గగనమందు ఎన్న (గహములు తిరిగినా 
కవమలబింధు వొకడె కాంతి నొసగు; 
ఉపక్శతి నొనరింప ఒక. సుకృతి చాలు 
కాంతి మార్గ శల ! శాంతిబాల ! 


కారిరిదొల 


32: 


99 
) | > = 
ఘన పహిమాలయికిమ్యి, గంగా(ప్రవాహమ్య్యు 
నీత చోధ, గాంధి తాత నేత 
ఖాత (ప్రలిష్ష భాస్వంత మునరించ 
కాంతి మార్గ కీల ! శాంతిబాల | 


100 
జనని జన్మభూమి శాంతి సం దేశమ్ము 
చేశ దేశములకు తేజ మొసగ 
అనవరతము బాలు రందీంసవలయురా! 


కాంఠి మార్గ శీల ! శాంతిబాల . 








ఓ ] 


శాంతిశ్రీ రచనలు | 
జ్యోతిర్మయి 
త్యాగమయి | 
ఉదాహారణ (తీయి i 
సుందర మందారం న 





నారద భక్సి దర్శనం 

అర్చన 

తియ్యని పాటల తీరీబ్సావె | 

. (శ్రీ శివానందలహరి 

నిత్య సౌందర్యలహరి | 
భాగవత స ప్రసుస్క౦ధ వ్యాఖ్య 
(శ్రీ విష్ణ సహ్మస్త కమలను ' 
&) సనత్సుశాతీయము | 
శ్రీ సత్యసాయి మభధ్యాక్కబలు : | 
మయూర (శంకృతి || 
అష్టాన్మక్ర సంహిత ॥ | 
గాంతిబాల | 


డా. శాం సుమన్‌ వాబు రచనలు 


తత్ర సాహాత గంలో అ పులు 
క్ర రుణ ap సౌరభం 


గ. 


క a న్ని P ర. | / 7 గ fi ( Ya గ | 
Ow షు i Ft: స న ర్‌? లియి ఖా 
లా 1 4 కా గ r ఢి ౯ ఇ ॥ 

Q 









